


4-40 


కవితా సంపుటి 


[2] 


2 


wo) 


MAHA 


NETRA DHANUSSU 


Colletion of Poems 


© K. SIVA REDDY 


Publishers 
‘JHARI'’ POETRY CIRCLE 


FIRST PUBLISHED 


Nov 1978 


COVER DESIGN 
SEELAVI 


Printers 


Sri Varalakshmi Press 
Khairatabad-Hyd-4 Phone : 34711 


Price : Rs. 3-00 


For Copies 


Desi Book Depot 
Narayanaguda 
Hyderabad 


Navayuga Book House 
Sultan Bazar, Koti 
Hyderabad-500 001 


ఆం. 


‘T,’ అవ 


రాజవుండి,. 
అలో 





-. నేత్రధనుస్సు శివారెడ్డి కవిత 


ధ్వంసం 


ధ్వంసం చేయాల్సిన దాన్నే ధ్వంసంచేసి 
మరో మహత్తరమైన దాన్ని చెమటతో కడతాం,,, 
చుట్టూరాశ్ళే అంగరక్షకుల్లా విస్తరించివుంటే 
నదీజలాలని (భ్రమించి మోజుపడటం మెరి. 
దేన్నీ ధ్వంసంచేయకండా 

దేన్ని నిర్మిస్తావు ? 
ధ్వంసం చేయతగిందేదీ లేకపోతే నీకీలోకంలో 
నువ్వు తప్పకుండా ధ్వంసం చేయతగిన వ్యక్తివి. 











వజ్రగితం 


చీకటివాసన చూచిన గాలిని మేసే స్తే 

ర్మాతిలాగా శీతలమెక్కి పోదూ మనను, ,, 

కళ్ళు దృశ్యాల్ని వడకట్టినట్లు 

ఊపిర్నికూడా వడబోసుకోవాలి,,, 

వెలుగు వేళ్ళకి ఎక్కడన్నా 

చీకటిమరకలున్నాయేమో చూ చుకోవాలి... 

శబ్దాన్నిగూడా పుటం పెట్టి పరీక్షించుకో వాలి. 

నీకు సనిక్రిరానిగతం నిన్ను వెంటాడుతుంది..., కాచుకోవాలి 
మన్మభమలు మనల్ని మైమరపింవచూ స్తాయి_గిల్లుకో వాలి, 
ఆవు పొదుగులాంటి మేఘాలను. ఆకాశం దాచుకున్న ట్లు 
విత్యసమరశీల జీవితాన్నిగూడా సరిరకించ్వకోవాలి.... 


ఎలాగో దితకటం వేరు 

వెలుగుతూ బతకటం వేరు 

వెలుగు ఎలుగెత్తి బతికే బతుకు 

కటకటా వెనకగూడా కాఠిన్యం కోల్పోని వృజగీత సంగీతం 


15-11-77 





సం కై యల A - parang ఇ 


నేతధనున్సు శివారెడ్డి కవిత 


చూపు 


ఆకుల్లో ఆకాశాన్ని 
ఆకాశంలో అడవుల్ని చూడలేవివాడు 
మనువుల్లోని మహ ్రర ఆకాశ అటవీస్రొాందర్యాల్ని చూడలేడు 
రోడ్లలో నదుల్నీ - 
నదుల్లో నవచ్చె త్రపఠాల్నీ చూ డలేనివాడు 
మనుషుల్లోనీ నవనవో న్మేష ఆశావనంతోత్సవాన్ని చూడలేడు. 
మొనదేలిన గరిక పోచలో పిడిబాకునీ 
“నల్ల మేఘం రవిక” వెనక్ష “రవి స్తనాన్నీ' చూడలేనివాడ్రు 
మనువుల్లోవి తిరుగుబాటు పొద్దుటిపూటల్ని చూడలేడు 
వాడికీ 
కుక్కపిల్ల కుక్కృ-పిల్లే 
నాకు అనంత ఆ Babo 
=> 
వాడికీ 
బానిస బానిసే 
నాకు బానిస ఎక్కు. పెట్టిన విల్లంబు 
ల్‌ “కి 
వాడికీ 
మటి మళ్లే 
oe 
నాకు వట్టి కవిత్వం 
జ 
15-1177 


0 


a 


నేత్పుధనున్సు శివారెడ్డి కవిత 


కవిత్వం 


(వుడు! శబ్దంలోగూడా వ్యభిచరి స్తున్నాడు 
మంటలేని ఆ దుఃఖమెందుకు వాడికళ్ళవిండా 
కర్రకాళ్ళు కదలినట్లు శబ్దాన్నిమాత్రమే 
మోయించుకుంటూ వెడతాడు తస్ప 
స్పర్శతో భూమిగుండెని మేల్కొల్పటంలేదు 
ఒకడు గీశాన్ని బొచ్చెగా చేసుకుని 
ఆనునిత్యం ఆడుక్కు_౦టాడు 

పచ్చదనం పూనుకుంటాడు. 

మరొకడు తనే గీత్రమయి పారపుచ్చు కెళ్ళి 
పొలంలో దమ్ముచేస్తాడు 


8.12.77 


నేతిధనున్ను శివారెడ్డి కవిత 


కాంతిరేఖ 


Yo సము[దం మధ్య మునిగిన నాకు 
ఏకాంత పునరావానం కావాలి 

నన్ను నేను దర్శించుక్షుంటానికి 

నన్ను నేను ఆవిష్కరించుకుంటానికి.... 


కాంతి పాదాల సవ్వడులు నిండిన శబ్దమే 
నాలోనూ కదులుతోంది 
modor జ్రీవన కృుతుల్నినింపిన 
కాంతి కరాంగుకుల అలవోక కదలిక లే 
నాలోనూ చిత్రాలు గీస్తాయి 

a 
నా నే oD or రోడ్లు వేస్తాయి 

A a M అని 


నా రక్తం నిండా జనాన్ని (పవపాంవచేస్తాయి. 
ఒక ఏకాంత లిప్త 

ఒక ఏకాంత విళ్శబ్దం కంటివెలుగు కావాలి 
ఆకాళంతో చెట్లు చేసే భాషణ 

మట్టిత్రో మనిషి చేసే సంభాషణ వింటానికి, 


అవును 

నేను నా గుండె లయ వింటాను 

గుండెనిండా ఒదిగిన Ko జన ఘోష వింటాను 
రోడ్డవతల చేయెత్తి పిలిచేవాడి కంఠస్వరం 

ఇక్కడ నా నది ఒడ్డున కూర్చుని వింటాను. 

శబ్ద సముద్రం మధ్య 


నాం అ సతారా ఆ TIM ing 
d P ల్‌ Bara a a 
A 7 


నేత్పుధనుస్సు శివారెడ్డి కవిత 


ఏకాంత ధ్యాన ముద్ర. 
నిమీలికాకుల కొసలమీంచి జారే 
శబ్దాల కాంతి రేఖలు-పల్లెల్లో 
మేలుకొ లుపుల పొద్దపొడుపులు 


25. 1.16 


నేత్రధనుస్సు, శివారెడ్డి కవిత్‌ - 


బతకటం! 


దుఃఖం కోసినప్పుడు బికుకుతాను 
గుండెల్లో గానం పొడిచినప్పుడు దితుకుతాను 
చితుకు పొట్టమీదుగా చక్రం వెళ్ళిపోయినప్పుడు 
ముసురుగా సాగుతున్న రోదన 
వెంటాడి వేటాడినప్పుడు చితుకుతాను,,., 
వద్చీరానీ మాటల పిల్లల పక్షులు 
బజారు గూళ్ళలో కొ ట్టుపంటుంపే 
కళ్ళనిండా చెట్లతో ఒంటినిండా దేశంతో 
నదాబతుకుతాను, 
8-478 





నేత్పిధనున్ను శివారెడ్డి కవిత 


శరీరం 


ఎంత అందమైన మాంసం,..,.శరీరం 
ఇంత అంద మైన మాంసం 
అద్దంలా ఉండాలికాని, ఉదయం నీళ్ళగ్గానులా ఉండాలికొని 
మహీదొగ్గులావి స్తే Daor మ్యాతంకాదు 
17.10.1977 


నేతగిధనుస్సు శివారెడ్డి కవిత 


ఉనికి! 


నరికి ఎండలో పారేసిన 
చెట్టు మొదలు ఏ సంగీతమూ. వివించదు 
తగలదిదేబప్పుడు మాతమే 
అగ్ని సంగీతాన్నాలా పిస్తుంది. 
మొదట ఎదీ సంగీతం వినించదు 
తనకు తానుగా బతి కేటప్పుడు 
అది చేసేది రొదిమ్మాతమే,., 
తన ఉనికిని నలుగురికోనం ఆహుతి కావించినపుడు మాత్రమే 
గాలికన్న మిన్న జీవన నంగీతనువిస్తు౦ది. 
181-768 


10 





తా TAG Ngga?” 


నా అకరం 


నన్ను గుంటపెట్టి తవ్విపో స్తున్నాడు. 

ఆ కుర్రాడు 

నన్ను గుంటపెట్టి తవ్విపో స్తున్నాడు 

నేను సమ్బుద్రమయ్యేంత వరకు... 

2 $a దగ్గరెక్కాడో తెలియదు — దిన్సు__ 

నే 2o తిరిగేసరికి_ తినటు బయటికి ముఖం పెట్ట 
(వవంచాన్ని జల్లెడ SEIT) 

పరల దగ్గర చినిగిన చడ్డీ 

సళ్ళమీద ass SADS షర్టూ 

పాఠ చికుగుల్ని మూసిన రెండుమూడు. నిలువు కుట్లు_ 
ఏదో ఒక స్కూలు యూవిఫామ్‌__ 

కూరల్లోకి తలా ఒక రెమ్మా తుంచుకెళ్ళితే 
మిగిలిన కరేపాకు మొక్కలా వున్నాడు... 


ఎన్ని కెరటా లెన్ని కెరటాలు నన్ను తాకాయి... 
అంట్లుతోమే ఏ వెంకమ్మ కొడుకు వీడు 
రోడ్డూడ్చే ఏ మైసమ్మ బిద్దవీడు 

ఎదురు తిరిగి సమ్మెకట్టి మరణించిన కార్మికుడు 

ఏ సుబ్బయ్య కొడుకు వీడు 

నేను TS చూస్తున్నంత సేపూ 

బయటికే చూ స్తున్నాడు కదిలే పపంచాని కేసి. 
పూర్వపు సీట్‌ ధారల చారలు మిగిలిన 

చిన్న కొండలా వున్నాడు 

నన్ను మొల కెత్తుతున్న విత్తనాల భూమిని చేసి 





నేతరిధనుస్సు శివారెడ్డి కవిత 


మరుక్షిణంలో మాయమైన కురాడా! 

నువ్వనాధవై తే ఈ దేశం అనాధ 
నువ్వు దరి,దుడవై తే ఈ దేశం దరద 
ఒరే! నాయనా! నాకాయితాల మీదుగా నడిచిపోరా 
నీ పదమ్యుద్రల్ని నా Aror కూర్చుకుంటా 
గుండెనిండా ్రీకాకుళాలు నినదించిన 
గీత చరణాలే నీ చరణాలు 
నన్ను సము|ద్రంచేసి, నన్ను భూమినిచేసి 

a నన్ను vaaia 
వెళ్లిపోయిన కుర్రాడా! నువ్వు నా wida 


154.78 


u 


kal 


నేత్పిధనున్ను శివారెడ్డి కవిత 


చేతుళ్లేని ఆ బాధ 


చేతుల్లేని ఆ బాధ 

తన గుండెలోని సీళ్ళనెలాతోడి మనకి పోస్తుంది 

చేతుల్లేని ఆ బాధ 

తనలోని విషాదాన్ని మన గుండెల మీద ఎలా చిశ్రి స్తుంది 
చేతుల్లేని ఆ బాధ 

తన కన్నీటి విందువుల్ని ఏరి పున్నాయి పువ్వుల్లా 
మనముందు పోసి ఎలా చదువుకోమంటుంది, 

చేతుల్లేని ఆ బాధ 

ఈ రోడ్లమీద దుమ్ముని దోసిలితో ఎత్తి మన కళ్ళల్లో కొట్టి 
మన కళ్ళచూపుల పేజీలు మడతపడి దారి మూసుకున్న బాధలో 
దాని బాధ్రనెలా అందచే స్తుంది 

చింత బరికె చేత్తోదిట్టుపని మన వళ్ళంతా వాయగొట్టి 

పళ్ళ నలవరపు స సూడ్‌లు గుచ్చిటంలో_తన మననుప్‌డే 
Eo యమయాశననెలా తెలియచేస్తుంది 


చేతుల్లేని ఆభాధ ఒక మహా సముద్రం 

కబ్ళులేవి మనముందు 

చేతుల్లేవి బాధా సముద్రాలు 

కళ్ళ చేతుల్తోనే ఈ బాధా సము|ద్రాల్ని 

ఎత్తి మన గుండెల్లో “పెట్టుకోవాలి 

కానీ 

కళ్లలేవి మన ముందు 

మాటల చేతుల్లేని చిన్న పిల్లల మహా సముద్రాలు 
12.11.76 


నేతధనున్సు శివారెడ్డి కవిత 


విత్తు మొలకెత్తిన తరవాత 


విత్తు మొలకెత్తిన తర్వాత 
డిప్ప పక్కనే పడిపోతుంది... 
ఆ డిప్పల్లాంటి చనుమొనలో 
ఏవీలేని భాశీగోనె సంచుల్లో ఆమె 


ఆమె ఎవరికి కావాలి? 

గాలి కూడా మూచ్చూడకండా పోతోంది 
ర్యాతికూడా ssy or జాగ_త్త పడుతుంది. 
అవసరం లేక్రపోతే 

డిప్పల్లానో ఆకుల్లానో పూవుల్లానో 

అంగాలు రాలిపోతే బాధలేదు. 
ఇక్కడంగాలు వేళ్ళాడతాయి 

చీమిడిలా అసహ్యంగా వేళ్ళాడతాయి. 


వేళ్ళాడే అంగాలు బువ్వ పెట్టవు. 
పుట్‌పాథ్‌ల నిండా డిప్పలే, డిస్పలు 
2010.-18 


శి 


UETA, 


నేత్రధమన్సు శివారెడ్డి కవిత 


కంట్లోని నదులు ఛస్తే 


కంట్లోని నదులు చస్తే 

కన్ను భూగోళమెలా అవుతంది 

చాక్‌ పీస్‌ విర్రీన వస్తువే 

కానీ s 

బోర్డుమీద రా సేడప్పుడు మాత్రం 

అది దితుకుతుంది ఆతీరమై = 

కలమూ అంతే 

కాయితంమ్మీద పద్మాసనం వేసుక్కూచున్న ప్పుడు 
లోకాన్ని పునః (ప్రత్యక్షం చేస్తుంది విశ్లేషణతో 
అంతే 

కొన్ని ara నా 

వచ్చగా బతుకుకాయి ఉపయోగంలో 

కొన్ని బతికున్నా చచ్చిపోతాయి నిరుషయోగంలో 
మన్సమలూ అంతే 


2౬1277 


నేతర్గధనుస్సు iroh కవిత 


మూడుగంటల ముష్టి పేపరుతో 


మూడుగంటల ముష్టి పేపరుతో 

వీళ్ళ కలల్ని కోర్కెల్ని అంతర్నిబిడీకృత చైతన్య (ప్రపంచాల్ని 
వీళ్ళ కన్నీళ్ళని కనపడని గాయాల్ని దర్యద్రందిరువుతో 
వస్తువులైన వీళ్ళబతుకుల్ని ముళ్ళ తెరువుల్ని 

గుప్పిళ్ళల్లో బిగుస్తున్న |క్రోధాల్ని, వాళ్ళకే తెలియని 

వాళ్ళ కేబోయే విప్లవాల్ని, మార్పుల్ని 

వీళ్ళ ర_క్తనంగీతాల్ని జాతిససంతాల్ని 

కళ్ళల్లోనే మిగిలిపోయిన వాళ్ళ తల్లిదండ్రుల 

ఆన్నాతమ్ముల అక్కాంచెశ్ళెళ్ళ ఆశల అటనీబాటల్ని 
మూడుగంటల ముష్టి పేపరుతో కొలవటమెలా? 


కాలే ఇనుముమీద బడ్డ ముత్యపు నీటిచుక్క-ల్లా వీళ్ళు 
బెంచీల వర్మశిలలమీద జీవితాల ఉదయాలవాళ్ళు 
వీళ్ళ రేపటి (ప్రతిభా (పభాతాల్ని 

తిరుగుబాటు సంచలన నంచయాల్ని 

శేబోయే చారిత్రక మలుపుల్ని, స్వర్గ సీమల్ని 
నేత్రాల వచ్చికదియళ్ళని, రుధిరానల (ప్రవాహాల్ని 
ముష్టి మూడుగంటల శవకాలంతో కొలవట మెలా? 


నా కెందుకో వీళ్ళంకా 

ర్యాత్రీమీద ఉదయం పాదాలతో నడ్తుస్తున్నట్లు 
తుపాకులు బుజానేనుకుని రేపుని త 
అనంతయ్యాత చేస్తున్నట్లు 


18 


16 


నేత్పధనున్సు శివారెడ్డి కవిత 


నాకెందుకో వీళ్ళంతా ఉభధులుగా 

పట్టలేవి ఆనందాలుగా, పగులుతున్న కోపాలుగా.... 

di కలలకత్తుల్ని ధరించి బయలుదేరారు 

వీళ్ళకి తెల్చు_ముందుతరం జీవితాల్ని తోపుడుదిళ్ళుగా 
తోసుకుంటూ వంచిన తలఎత్తకండా పోయిందని గుడ్డిదని 


di, ఆలోచనల నాగళ్ళు 

వీళ్ళంతా వీళ్ళంతా మగాబృ 

జీవితాల్ని వెల్తురు విత్తనాలుగా నల్దెనలా 

చల్లుకుంటూ వెళ్ళబోయేవాళ్ళు 

వీళ్ళని దేశంమీదకి వదలండి 

మట్టిమీద దివ్య సౌందర్యలో కాల సంతకాలు చేయనీయండి 
దేశమే వీళ్లకి పేపరు 

చర్మితే పరీక్ష 


20.477 


Bag శివారెడ్డి కవీత 


నయనం 


సము ద్రతీరంలా 

రోడ్డుమీద నడు స్తుంటానా 

భయంకర నిశ్శబ్దాన్ని మోసుకుంటూ అంలొచ్చి 

నన్ను స్పృశించి, ఊపిరాడనంతగా కౌగలించి వెళ్ళిపోతుంటాయి 
“ఏవిటీ మౌనం మాట్లాడండంటా, 

నువ్వురాకముందు ఘనీభవించి వున్నాం 

సీరాక తర్వాత మౌనచై తన్యంతో నాట్యమాడుతున్నాం 
అన్నట్టుగా నన్నాకసారి కుదిపి వెళ్ళిపోతాయి... 

ఉండండి! వాటి మౌనభ్రాషణాన్ని (వసారంచేయనీండి 

వాటి నిశ్శబ్ద విలయ సంగీతాన్ని నన్నాలాపించనీయండి. 


చెట్లులేకపో శే అడవిలేనట్లుగానే 
అలలు లేకపోతే నేను లేను 
ఈ అలలు కార్ముకాలై తే నేను పొదిని 
ఈ అలలు రూష్ణదృక్కులై తే 
నేను నయనాన్ని 
224.77 


గి 


18 


నేతిధనున్సు శివారెడ్డి కవిత 


స్నేహం 


చలి ఈ గదిని కౌగలించుకున్నా క 
లీని వ్వ_క్తిత్వ మే నశించిపోయింది, 
కౌగిలింత ధర్మం వ్యక్తిత్వం హరించటమా 
ఉనికిని ఉద్దీపింసచేయటమా? 
రాతి _పతిదాన్నీ మింగేస్తుంది 
ఎండ, గుండెలోన ఊహకి మాటరాంటిది 
ఎండనది (ప్రవపాంచినసప్పుడు 
(పకి వ స్తువూన్బందించి వ్వేచ్ళగా గొంతువిస్పుతుంది. 
విద్యుద్దీనం వేసినప్పుడు చూడు 
గది» ఎండచెమ్మతగిలిన మొక్కలా తేజరిల్లుతుంది 
సహవాస ధర్మమూ wod 
గదిలేకపోతే వెలుగుకి నిబద్ధత లేదు 
వెలుగులేకపోతే గదిన్య_క్తిత్వం రుజువుకాదు 
సావాన ధర్మమూ అంతే 
18—178 





ఉదయం 


ఉదయం నాకొక గొప్పనదిలా భ్రాసిస్తుంది. 
ఉదయం నాకళ్ళకు 'ఆక్సిజన్‌ లా పవిచేస్తుంది, 


నా శరీర మైదానాల సృత్రహరీతమంతా 
అనంత వ్యామోహంతో పరవళ్ళు తొక్కుతుంది 
పరిపూర్ణ ఆరోగ్యంతో పర్థిల్లతున్న కవిత్వంలా 
ఉదయం నార కమె wsi స్తుంది, 

p జ 


నమ Kan జ్రీవితాన్ని సమాదరించి తరలివ స్తున్న 

ఈ ఉదయం ముందు మోకరిల్లుతున్నా.. 

ఎవడు ఏం పారేసుకున్నా లెట్టలోకిరాదుంకానీ 
ఉదయాన్ని వదులుకుంటే జీవితం వై దొలగిపోయినళ్లు 


5% 5 బీసజనుల పాదాల నవ్వడులు విండిన 
సమస్తకొర్యికలోక్రపు వ జ్రసంక్రల్పాల అగ్ని _పవాహాలునిండిన 
ఆశల ఆనందోత్సాహాలు నిండిన 

ఈ ఉదయంలో మునిగి పునీతుణ్ఞాతా 

ఎవడు దేంతోనూ రాజీపడక 

జీవితాంతం పోరాటం సాగిస్తాడో 

వాడికి పతీక అయిన ఈ ఉదయాన్ని 

నాలోకి పీల్చేస్తున్నా 


నాలోని అమావాసచీకటుల ఆసంబిద్ధతని ఛేదించిన ఉదయమా! 
నాలోవి చావబోయే మొగ్గల్ని వికసింపజేసిన ఉదయమా! 
నాలోని కీనీడల మరకల్ని నిర్మూలించిన భ్రానురోధయ్లమా! 


నేత్రధనును శివారెడ్డి కవిత 


నాలోని ఒక్కాక్కఆణువునుండి నాదమై వీస్తున్న ఉదయమా 1 
నా కరాంగుళుల్లో నిన్ను కేంద్రీకృతం చేసుకుని 
నా అక్షరాల ద్వారా (వ్రనరిస్తున్నా- 


ఓ ఉదయమా ! నన్నొక వాహకం చేసుకుని 
నా జనులకి తగినంత _స్తన్యాన్నియ్యవే 1 


నేత్రిధనుస్సు శివారెడ్డి కవిత 


_తుప్పర్ని రాలుస్తున్న 'రెప్పల్నడుగు 


ఈ చేతులు ఈళరీరం 
నన్ను ఊపిరాడ నివ్వవుగదా__ 
మోగే మృదంగ సము[ద్రంగుండె _ 
దూరాన్ను౦చి మతం ఏడు స్తున్నట్లు 

- -0 Lal 
నుజీదునుంచో చర్చినుంచో గుడినుంచో 
మనం మోయనేని శబ్దం గాలిమీద స్వారి = 


పసిపాప కళ్ళకన్నా [ప్రశాంతమైన ఉదయం కదా 
దీనిమీద దుఃథాన్నెందుకు పారటోస్తారు వీళ్ళు 
ఉదయం కన్నా నృటిక మైన స్పృహమీద 

ఏడ్చు బురదకాళ్ళతో సరుగె_త్తట మేమిటి? 


ఇంకా తలుపులు Baws లేదు 

తల్లి రొమ్మునుంచి పిల్లదూరం కాల్రేదు 
దీకటింకా 

biro కాహార మౌతూనేవుంది 


ఈ నిళ్ళబ్ద సముద్రంలో ఇంకా 

శ్వాననదులన్నీ సంగమిస్తూనే వున్నాయి 

శ్వాసతప్ప మరేమీ మేల్కొని లేవి ఈవేళ 

రైలు వస్తున్నట్లు నా ఆలోచన పసిగడుతుంది. 

తన్లోకి తనే లయిస్తున్నట్టు రాల్తున్న Kibo 


E 


అలల లా స 


నేతరిధనున్సు శివారెడ్డి కవిశ 


ర్యాత్రిందివళ్ళనీ ముడివేసే శ్వాసవిజమని నమ్ముతున్నా 
గుండె పక్కగా నడచి వెళ్తున్నప్పుడు నీలో 
ఒక్ర మట్టిపెళ్ళ విరిగిషడటం నిజమైన బతుక్రని నేనునమ్మాతున్నా 


ఉదయం నృజనగా మారుతున్నప్పుడు 

రాతి చేతిని ముద్దు పెట్టుకొని వదిలేసి రద్దీలో Eoad — 
విరంతరం తుప్పర్నీ రాస్‌ బ్రన్న శెప్పల్నడుగు 

గీతం ఏ మాటల మ 30-177 


నేత్రధనున్సు శివారెడ్డి కవిత 


యుగయుగాల వంచనకి గుర్తుగా 


యుగయుగాల వంచనకి గు gr 

ఈ రక్తం మరకని ఇక్కడే ఈపేజీమీదే వదిలేస్తున్నా 
wong ddi అమాయకపు గ్కొరె 

ఆర్తనాదం “ర gong శాశ్వతంగా కాలం పుటలనిండా 
ప్రతిధ్వనిస్తూ తరతరాన్ని (ప్రశ్న్నలముందు 

బోనులో విలబిడేటట్లు చేస్తుంది. 


దగ్ధమైపోతున్న త్యాగధనుడినుండి మంటతెగి 
= 

మన వ్య క్తావ్య క్రాల కంటుకుని 

మనం నడుస్తూన్న మంటలవుతాం._. 


తొలినాళ్ళలో ఎవడు గాయపరిచాడో 

ఈ మెలకువ పిట్టని తూర్పు anpor 
ఇప్పటికీ రోషకషాయిత నేక అవుతుంది. 

బాణం దెబ్బతిని తనముందుసడిన పిట్టని చేతుల్లోకి 
తీసుకుని బుద్ధుడింకా నడుస్తూనే DT) 


ఎన్ని భూకంపాలు స్మృతుల దీవుల్లో 

ఎన్ని ugro వాయుగుండాలు ఆలోచనాసాగరాల్లో__ 
ఇంకా అక్షరాలు nð! ఉండటానికి 

కావ్యాలన్నీ ధ్వనిమయం అవ్వటానిక్రి 

అనెత్తుటి బొట్టు ఆవహించటమొక్కకే Pao 


ఎవడు ఏ అక్షరన్నైనా ఎత్తి దాంట్లో 
తనముఖం చూచుకునేటప్పుడు 


నేత్పధనున్సు శివారెడ్డి కవిత 


తరతరాల గుండెల్లోని కలక__నెత్తుటిబొట్టు 
ముఖం మీద కన్పిస్తుంది 


నెత్తుటి బొటుముందు నె తుటిబొట్లు 
— o = o 
నెత్తుటిపాట పాడుతుంది, 


యుగయుగాల దోపిడీకి గుర్తుగా 

ఈ నెత్తుటి బొట్టు విక్కడే ఈకాయితంమీదే 

వెలిగినపదాన్ని మరో పదాన్ని వెలిగించనుని వదలి వేస్తున్నా__ 
> 


298—1178 





నేత్పిధనున్సు శివారెడ్డి కవిత 


పాదాలు 


కొంతమంది చెడుగాలిలా వస్తారు 

కొంతమంది పరీమళవీచికలా వీస్తారు. 
మరికొంతమంది 

ఉదయం కన్న హృదయంలా 

ఆరోగ్యం వేళ్ళతో స్పృశిస్తారు. 

ఎవరి పాదాలు నిన్ను సరిసక్వ మైన నేలలోకి తొక్కి 
కొత్తగా మొలకె ên చేస్తాయో 

ఆ పాదాలు నా గీకాలు 


2.6.78 


నేత్రధనున్సు శివారెడ్డి కవిత 


తొలకరి 


నిన్నెలా పై కెక్తగలను 
నారెక్కల మీద కెక్కించుకుని ఎలా పై కెగరగలను 
వానకన్న బరువై, మంచుకన్న బరువై 

È = 
చూపులేని కన్నుక్రన్న బరువైన నిన్ను 
నారెక్కల మీద కెక్కి౦చుకుని 

ఎలా పై కెగరగలను- 


వేళ్ళలో అక్షరాల శ్రీవరనం (ప్రనపాంచని 
కొండలా పాశేసుకున్న నిన్ను 
ఎలా పెకలించగలను... 
చీకటి KABB ఉక్కు స్తంభంలా 
a6 నా 
భూమిలో కూరుకుపోయిన నిన్ను 
నా చూ పులకెరటాలు కుళ్ళగించగలవా ? 


నీ శరీరంలో ఎక్కడన్నా తడుంపే నిన్ను పేల్చగలను 
పేల్చి, నా తట్టకెత్తుకుని DIN Kok 

రైళ్ళవి నా ధనుస్సుమీద సంధించగలను 

నువ్వు బితికుంటే _ నా చంకనేసుకుని 

భయంకర నిర్ణనారణ్యాలు ngo 

“పాలిచ్చే వశువు మైదానం" పక్కలో పారేయగలను 
నా భుజంమీద కెక్కి౦చుకుని సము దాలు దాటి 

ఆ కంటి ఒడ్డుమీద కూర్చో పెట్టగలను 

మొలకెత్తని అకిరానివై నన్ను వేధిస్తున్నావు 

వండని కడుపు ఏకాకి తనమై నన్ను కాలుస్తున్నావు 





నన్ను కానని గుడ్డితనమా ? 

నన్ను పిలవని మూగతనమా ! 

నిన్ను మధి సేవే తస్ప 

విన్ను నా పాఠతో తిరగేసి 

దమ్ముచే స్తేనే తప్పనాకు నిిద్రరాడే = 

నీ గర్భంలో ఒక కొ త్రవిత్తు నాటందే 

నాకు విశ్రాంతి లేదు, విశ్రాంతి లేదు, విశ్రాంతి లేదు 


14.86.73 





నేతధ్రనున్ను శివారెడ్డి కవిత 


దుఃఖం 


నా దుఃఖాన్ని 
మంచం మీదేసి పొర్లించి పొల్లించి Bom 
అప్పుడప్పుడు నా దుఃఖాన్ని 
నా శిరన్సున పెట్టుకుని mêre 
నా దుఃఖం నాకంట్లో నీరై 
కాంతిని వడటోన్తున్న _ కాంతిని కాపాడుతున్న 
క 
లాంతరుగ్గాసె _ నన్ను బితికింది తను దితుకుతుంది. 








శేత్రధనున్ను శివారెడ్డి కవిత 


కాంతి పిట్టలా 


కాంతి పిట్టలా నన్ను పొదుగుతుంది 

నేను నివరనదిలో ఈదుతున్నా 

వలుగుతో రోడ్డుని కుళ్ళగి స్తున్న ధ్వవి నా నుదుల్లో 
ఒకడెప్పుడూ ఇంకొ కట్టే వెంట్రాడుతున్న దృశ్యం చెరగదు. 
అలానే ఆ గంజాయి తాగటంలో నై తే ఎన్నో బొమ్మలు 

ఎద్దు ముడ్డీ బొడిచే ఆ చేయి ఎప్పుడూ చేలో మిగిలే మోడు 


తిరగలేసి ఫాను అశ gë నన్ను ఆశాంతి పాల్లేస్తుంది, 

నాలోవి సమస్త నృజనాత్మకతని పొట్టంకట్టి మీ కందిస్తున్నా 
నాలోని సర్వ వేదనా విద్యు త్తుని తీగల గీకాలు మో స్తున్నాయి 
నాకు సం|క్రమించిందేమిటి ? 

నా తలిదండ్రుల నుఖవ్యాథి వారసత్వ దుఃఖం తప్ప 

నా భుజంమీదేనుకు మో స్తున్న గాడిద ఎన్ని. యుగాల సంస్కృతి 
అందుకే నన్ను నేను తగలేసుకుని కుచిమంత్రుణ్ణాతున్నా.... 
నన్ను నేను తుంపులు చేసుకుని _ విత్తనప్పు చెబుకుతుంటల్లా.... 
మీ ఆలోచనల సారభూముల్లో పునఃజన్మిస్తున్నా--- 

ఒక గడగా బతకటం మావి కణుపుకణుపుకీ మరో బతుకై — 


16_6_78 


నేతధనుస్సు శివారెడ్డి కవిత 


జెలు 


— 


కిటికీ కంట్లోంచి చూ స్తే 

చేతులె త్తి 'ిల్చున్న ఇ R oane 

ఆకు రాల్చిన చెట్లు 

గది నిండా 

ఊపిరాడని గాల్రి 

పిచ్చుకలా దారులు వెతుక్కు.౦టుంది..... 
న్పృహ నంతా 

285 న స్తువులమీద పారటోనుకుని పాలలా 
కలం అరచేత్తో òg కాయితంలో వింపాలనే తసన___ 
ఎండిన ఏరుల్లా రోడ్లు_.. 

Svod) యక కనుగుడ్లు లోనికిపోయి 
శకాన్ని మాథ్రం మిగుల్చుక్షన్న Sho 
కరెంటు తీగలమీద చచ్చి వేళా తున్న esa 
Sian Bansod 

గదిమీద దాడి చేస్తున్నాయో 

గదే స్ఫోర్కు చేతో వత్తి 

నోట్లో పెట్టుకుందో అర్థరికౌద్దు 

దిండల్లా రోలుతున్న మాటలకింద 
నృజనంతా నృజనంతా నృజనంతా..... 

గది గుండెంతా శిలామయమే 

Ke నదులన్నీ శిలామయాలే 

ago చేతులన్నీ శిలామయాలే..... 

šo ంచవి Koh, శిలామయాలే 
సీసాలో బంధ్రించబిడ్డ ఈగలా నా స్పృహ 


17-177 


నేత్రధనున్సు శివారెడ్డి కవిత 


ఈ మేఘం 


ఈ మేఘం అలా దూరాన వున్నట్టు వుండి 

మరుక్షణంలో గుండెమీద వాలి కోడిపిల్లని పీక్కుతింటుంది 
మేఘం నంగతి నాకు తెలియదా 

కొండలాంటి zg గూడా తినేయాలని 

వాడి శలచుట్టూ ముసురుక్ర ౦టుంది 

కానీ వాడు చిరునవ్వుతో చెండాడి వేస్తాడు 

రూవంల్రేని మేఘం ఎన్ని రూపాలె నా ఎత్తుతుంది 


వచ్చవి పందిరిలా తయారయి 
తన నీడని చేరిన వాళ్ళని భయంక్రర కార్నివోరస్‌లా 
భక్షించి వేస్తుంది 


మీరు మేఘాలయ్యారో 
మీ కళ్ళు అనునిత్యం వర్షిస్తాయి 
ఎడ్చేకళ్ళకు చూ పులుండవు 
చూపులే లేనప్పుడు 
ముందు చూ పులేముంటాయి 
29.11.76 


31 


32 


నేత్రధనున్సు శివారెడ్డి కవిత 


రొటీన్‌లో ఆత్యహత్య ! 


చెమట బట్టిన చండ్రుడు 
గ్లానులో ఆత్మహత్య చేసుకుంటాడు 
నాకంపే _ గాలికి ఊగుతున్న 
నా చొక్కాయే ఎక్కువగా బితిక్రి వుందవి నేననుకుంటా..... 
పోనుపోను నా శరీరం నాశే బరువై. 
మోయలేక కూలదిడి 
దాని బిరుపుక్రింద్‌ బిడి నే చచ్చిపోతా... 
కుర్చీల ఊబిలో దిగబడిపోతున్న నా చర్మిత 
బొదబొదలాడుతూ నామీద తలుపులు 
మూసిన బురదమీద జ్ఞావకాన్ని మిగల్బదు 
gir Soos శ్మళానాల్లో తు౨తూగే 
నా తలకౌయకావ్యం భ్రయాలు మూటగట్టి 
నా మీదే విసిరే స్తుంది 
దిక్కుమాలిన చందుడు నాలో అస్తమిస్తాడు. 
తొమ్మిది నెలలూవి౦డి చచ్చి పుట్టిన బిడ్డలా 
సూర్యుడు నాలో ఉదయిస్తాడు. 
20_5_77 


నేత9ధనున్సు శివారెడ్డి కవిత 


. కుర్చీలో మాంసం ముద్ద 


కుర్చీలో మాంనం ముద్దకు కళ్ళు గుచ్చి 

టీ కప్పు ముందు పెట్టి — పెదాలు కదపకుండా తాగమందాం... 
కళ్ళులేని క్రళ్ళతో కప్పు భోరున వర్షి స్తుంది 

ġa చేతుల్తో మాంసం ముద్ద ఓదారు స్తుంది, 

కనపడని మనుషుల పాదాల ధ్వనులు మ్మాత్రం 

కప్పు చుట్టూ moged చేన్తూ _. ముక్తి చూపించమని 

గొడ్డు మోతు "టేబులు ముందు 'పాళ్తాసరం" నడతాయి 
సముద్రం ఒక గబ్బిలమై - వాలటాని కొధ్రార్రం లేక 

గదంతా కలయ తిరుగుతూ ద్వీవంలాంటి 

మాంసం ముద్దవి ఎలటాని కుప కమిస్తుంది, 

మోకు పేవినట్టు మనల్నెవరో పేనటం మన జ్రీవితమయి పోతుంది 
డైనమైట్‌ పేలటానికి పనికొచ్చే నిన్సు _ ఈ 

ముప్పేట మోకలద్వారానే (వవపొస్తు న్నట్లు 
మనం అనుభూతి పొందుతాం. 

కుర్చీలో మాంసం ముద్ద = మాంసం ముద్దగా కాక 
ఒక మహాక్షేతంగా వెలుగుతూ గదంతా 

“ఫౌన్‌ జెన్‌ 'లా ధైర్యాన్ని చిమ్ముతున్న ట్టు 

మనం తేలిక పడత్రాం 

మనమీద మనం స్వారి చేయటం ఆపినట్టు కలగంటాం 


20277 


33 





నేత్రధనుస్సు శివారెడ్డి కవిత 


నా కళ్ళు పునర్జన్మ నెత్తుతాయి 


నా క్రళ్ళు పునర్జన్మ నెత్తుతాయి 
నా దేహం వర్ణాన్ని చూచిన వీటలుపడ్డ భూమి 
అన్నాన్ని చూ చినప్పుడు. 
వద్దిదో పాచిపోయిందో బూజుపట్టిందో నీళ్ళుగారుతుందో 
గిన్నెలోనో బండమీదో మట్టిలోనో కుండలోనో మరెక్కడో 
అన్నాన్ని చూచినప్పుడు నా sÉ) 
బావిలోని నీళ్ళలా జలజలా పొంగుకాయి 
గొప్ప ఆనందంతో చలికాలం మంటలా తగలడతాయి 
అన్నం నా (ప్రాణం నా పేమ నా నర్వన్వం= 
అప్పటిదాకా' నా కళ్ళలోని [ప్రాజమెటు పోయిందో 
చేతుల్లోని నదులెలా ఎండిపోయాయో 
ఆ ఒక్క పిడికె డన్నంకోసం 
ఎవజ్జైనా ఖూనీ చేస్తా 
భూమినే దొంగిలిస్తా__. 
1918 


నేతర్తిధనుస్సు శివారెడ్డి కవిత 


న్నేతాల రోడ్లు 


ఒక జల్లు పడిపోయిం తర్వాత కళ్ళు 

శీతాకాలపు ఉషోదయం రోడ్లు... 

పదిగంటల సమయం హాట్‌ మార్కెట్‌ లా 
కడలినుడికారంతో గుండె 

బజార్లో జారీవడ్డ చేరుమాలుమీద 

కార్లు, రిక్షాలు సైకిళ్ళ పాదాల పాదాలు 

రాక్షసి పాదాల ఉమ్ములు ఊ ముశ్చల మరకలు 
రోడ్డంతా ర క్రమయమై (ప్రాణాల మయమై 
బాధల మయమై.. 

వారిజ Å To T మీన నేత్రాల 

aaa ata do శూన్యపు గుహల నేతాల 
నిర్ణన నేత్రాల రోడ్డు రోడ్డు రోడ్డు. 

(వవహ స్తు స్తున్న ఆకాశపు సీలినే తాల రోడ్లు _ తారోడ్లు 
ఒక జిల్లు పడిపోయిం తర్వాత కళ్ళు 

జలదసరి త్తుల రోడ్లు... 

దేశమంతా అల్లుకున్న 

ఒక చేతి అయిదువేళ్ళ అసంఖ్యాక 

శితకాలాల ఉషోదయాల రోడ్లు... 

న్నేతాల రోడ్డు _ న్మేతాల రోడ్లు, 


క 


నేతరిధనున్సు శివారెడ్డి కవిత 


ఓ నా తల్లులారా! 


ఆశల 

హోయిగా తింటుంది, తిరుగుతుంది 
నిశ్చింతగా 

ని_న్హరంగంగా విద్రిస్తుంది 

ఎవడు దానిమీద స్వారిచేసినా 

దానికే py లేదు 

ఎవడు దాని ముఖం మీద 

ఉచ్చ పోసినా సిగ్గులేదు 

వైన సూర్యుడు మ్మాతం 

దాన్ని జూచి పకపకా నవ్వుతాడు... 
ఓ నా దేశం తేల్లులారా ! 

మీరు గొడ్డుమోతులుగా నై నా ఉండిపోండిగానీ 
శిలల్ని మ్మాతం కనొద్దు. 





నేత్పధనుస్సు శివారెడ్డి కవిత 


ఆ కన్నీళ్లు నావే 


ఆమె ఎవరై తే వెం 
ఆ కన్నీళ్లు నావే 
ఆమె ఎవరై తేం 

a 
ఆ ఆవేదన నాదే. 
ఆమె ఎవరై కేం 

> 
ఈ దేశంలో పుట్టింది 
ఆమె ఎవరై కేం 
ఈ భూమ్మీద పడ్డది... 
,పపంచం నరాల్లో 
అయి స్తున్న 7g 
ఆమె నా కళ్ళలో 
మలుపు తిరుగుతోంది 
ఆమె అర్థరా|తిని 
Dobos పోతోంది 
ఆమె చితుల్ని 
వంటినిండా పేర్చుకు బత్వకుతోంది 
ఆమె వంటినిండా 
మనిషి కొట్లు 

లా 
ఆమె గుండెవిండా 
ఆకలి గునవం తూట్లు... 





నేత్పధనున్ను శివారెడ్డి కవిత 


ఆమె ఎవరై తేం 

అమె నా ఆలోచన 

ఆమె ఎవరై తేం 

నా లోపలి అద్దంమీద చెరగని మ్ముద 
ఆమె ఆనవాళ్ళు 

నా అశ్షరాల్నిండా | పత్యతం. 


నేత్రధనున్సు శివారెడ్డి కవిత 


నవ్వుళ్లేని చేతులో 


నవ్వుల్లేని చేతులో నన్నాహ్వానించి 
నీడలేని నీ కళ్ళలో బిజ్లో పెట్టుకుంటావు 
వడిపోయిన పక్షిగూళ్ళలానో 
విరిగిపోయిన కుర్చీ కాళ్ళలానో నీ-చేతులు 
ఏమిటి ? 
నీ చేతులు, నీ తల, నీ కాళ్ళు, నీ కళ్ళు, నీ మొండెం 
వేటికవే విడివిడిగా దూరంగా వడ్రిపోయివున్నాయి — 
ఎండుటాకులు రోజులు — d uomo చుట్టూ 
గాలిలో తలలుదూర్చి బావురుమని ఏడ్తుస్తున్నాయి 
సీ చేతులు _ కెరటాలు తెచ్చి ఒడ్డున పారేసిన B% 
అలలు తాకిపోయే నీ చేతుల తెడ్డు చూ చాకయినా 
మువిగిపోయిన పడవనీ 
సమ్ముదం లోతునీ తెలుసుకోలేనా ? 

201170 


నేశ్పుధనున్ను శివారెడ్డి కవిత 


జీవఫలం 


కన్నువి గ్లాసులో ముంచి 

Dory వీపుమీద రుద్దుతాం _ 

మాటని గుండెలో 'మొలకగట్టి 

Dasha చల్లుకాం — 

జన్మనిచ్చేది ఒక్క యోని మ్మాతమే కాదు 

కలాలూ, కళ్ళూ, bating, Koror, రాళ్ళూ, ర్యాతికృుగూడా 
ఈ wandea మధ్య దీప Koto - నేను 
అరచేతిలో ఆక్రాశమూ అంబుధీ కలసి పడుకుంటాయి 
ఆందుకే ఆరచేతి పాయలు పాయలుగా (ప్రవహించి 
భూమిని బంగారం ముద్ద చేస్తుంది 

నిజానికి ఈ చేయి చెట్టు జ్రీవవలమే భూమి, 


22.5.78 


నేత్రధనున్ను శివారెడ్డి క్రవిత 


సరం 


దీర్చ కాలిక వ్యాధుల్లో మనం పిల్లల్ని నాటి 

వాళ్ళకి మన జ్రీవన భ్రయాలు పిరిక్రితనాలు 
వెధవాయిత్వాలు, దొంగనవ్వులు, కక్కు-_ర్హి బిత్రుకులు 
పాసిన గుణాలు, యింకొ సవాలక్ష అవలక్షణాలు 
వాళ్ళకి సంకమి స్తే గర్వంతో ఆనందంతో 

మనం జబ్బలు చరుచుకుని 

వారసుల్ని చూచి మురిస్రిపోతాం___ 

పిల్లల కబ్ళి పొడిచేసి 

అంధత్వ మే వాళ్ళకి శ్రీరామరక్ష అని 

జ్రీవన కీకారణ్యంలో పిల్లల్ని వదలి 

చేయదగ్గ గొప్ప కార్యం చేసినట్లు భావిస్తాం 
మనది మలినమైన రక్తం 

విష క్రలుషితమ్రైన తరం 

వాళ్ళ ఉషోదయాల ర క్రాన్ని మలినపర్చాలనీ 
వాళ్లళలోచనం తిరుగుబాటుల్ని కా'టేయాలనికౌచుకుకూర్చున్నాం 
గుడ్డమీద ఉచ్చపోస్తూ 

సక్రమంగా 

వాటిని పొదుగుతున్నట్లు సిద్ధాంతీకరిస్తాం, 


41 


42 


నేతధనుస్సు శివారెడ్డి కవిత 


పిలుపు! 


ఎవరన్నా 

రాక్రపోతారా అని 
తలుపులు తెరిచే ఉంచాను 
ఎప్పుడూ 

తెరిచే ఉంటాయి 
అందరినీ ఆహ్వానిస్తూ 


వల్ల వాల్లాంటి పాదాలో 
ara లా 
ఆతిమృదువుగా గాలిలా 
తరలివచ్చి నా ఇంటిని పావనం చెయ్యుక పోతారా అని. 


ఎవరన్నా వచ్చిన 

చిరునవ్వు అలికిడి 

నా ఏటి నిశ్శబ్దం మీద ఒక్ర్య-రాయి విసిరితే 

స్తబ్లతంతా విరిగి 

kangh 

వాన్లో తడిసిన పాత ఇంటిమట్టి గోడలా* కూల్తుందని__ 


ఎల్ల ప్పుడూ 
ల్సి 
తలుపులు తెరిచే ఉంచుతాను 
ఆ దారివి పోతూ ఎవరన్నా 
ఒక్క చూపు విసికితే కిటికీలో గుండన్నా 
నట్టిల్లంతా చూపుల మంటల్లో వెచ్చదనం పొందకపోతుందా అని 


లోపల 
ఒక్క పురుగన్నా లేని 





కుర్చీలు, Bodoh, ఖాళీగా ఉన్న 

నిరీక్షణలో మునిగిన ఉద్యాన వనంలా 
బాహువులై త్తి... యుగాల ఎదురు ahg — 
తలుపులు bi నిలబడి ఉన్నాను 

ఉహు? ఎవ్వరూ రాలేదు రాలేరా ? 


ఈదురు గాల్లో 

టప టప కొట్టుకుంటున్న ఆకుల్లా... రెప్పలు 
అల్లల్లాడుతున్నా 

శూన్యంతో నిండి, అంధకారంతో దిండబారిన 
కనుగుడ్లు లేని__గుంటలు పడ్డ లొట్టకళ్లు నావి... 
wp తే మ్మాతం ఎలా రాగలరు ? 

కళ్లం'టే తన్న, గుండెలుంపే ës). 


43 





నేత్ఫధనున్సు శివారెడ్డి కవిత 


నిదానంగా నిర్కించనీ 


తొందరవడి కూలిపోయే దానికన్నా 
నన్ను దీన్ని నిదానంగా నిర్మించనీ__ 


ఆ నీటి నక్కడ చేరనీ ధ్యానంలా 

ఆదక్క-డ సాంతం కూడినస్పుడు పగులుతుంది సూర్యుడిలా... 
Teia నా గీతాన్ని న్పష్టంగా చెక్కేంతవరకు 

ఈ రాతిని నే నెలా వుండచుట్టగలను 


(ప్రతి ఉదయమూ ర్యా త్రియొక్క- విస్తరణే 

కానీ రూపులేఖలన్నీ మార్పు.___చూ పులూ మార్చే 
ఈ గాలిక్షళ్లు తెరవండి 

(ప్రతిచోటా విహరిస్తున్న నా పేరునదిని చూడగలరు 


31.478 


Kadek శివారెడ్డి కవిత 
a 


అంకితం 


ఇదేమీ 

| త్త గాదు నాకు 

నువ్వేమో 

పొద్దుటిపూట చిగురుటాకుల్లా 
టపదిపా రెండు కన్నీటి బొట్లు రాల్బటం_ 
అవి 

ఈ కాలే ఇనుం మీద 

ఆవిరై పోవటం 

నువ్వొక నువ్వే 

నేనొక నేనే. 

విరుద్ధాలకి న్నేవామన్నది ఎంత నిజం! 
నేను 

వ్యక్తిలోంచి 

జనళ క్రీగా జవ్మించినవాజ్జ 

జనదృష్టిగా రూపొందినవాణ్ణ..... 


నాకు 

నాదన్నది లేదు 

నేనొక ఆయుధాగారం 
ఆయుధ కర్మాగారం... 


నువ్వు 
సీ కేంద్రం వద్ద 


నేత్పిధనున్ను శివారెడ్డి కవిత 


స్పందించే బిందువువి 
నేను నీనుంచి 
(వసారం కావాలని నీ వాంఛ 


y 

నేను వరించుకువి 

జనం (ప్రయోజనం వద్ద సమర్శించుకున్న వాజ్జే 
ఊపిరి 

విద్యు త్తుగా పుష్పిస్తున్న ri 

చూడు ! 

నా నేతా లెప్పుడూ సజలాలే 

(సజల somo జన్మస్థానాలే_ 

నువ్వూ కన్నీటి బొట్టువే 

LALI కన్నీటిలో కలువ్‌ 


నేతగిధనుస్సు శివారెడ్డి కవిత 


ముళ్ళు 


మనిద్దరి మధ్యా 

ముళ్ళు మొలుస్తున్నాయి కదూ. 
పూలతో మొదలయింది కదూ 
కధ మనిద్దరి మధ్య 


(వస్తుతపు ఈ పరిస్థితిలో 

ముళ్లు తస్ప ఇంకేమీ మొలవ్వనీ 
వ్యవస్థాగత జాడ్యాల మధ్య 
ఆర్థిక అసమానతల మధ్య 
ముళ్లు తప్ప ఇంకేమీ మొలవ్వనీ 
నీకు తెలియదా 1 


మనిద్దరి మధ్యే కాదు 
ఏ ఇద్దరి మర్ర్యైనా యింతే 
ముళ్లు తప్ప ఇంకేమీ దితకవు 
16-118 


41 


48 


నేత్పధనున్ను శివారెడ్డి కవిత 


కళ్ళలో అకరాలు 


నా మౌనాన్ని 
wo చేసుకుంటానికి 
సీ కళ్ళలో ఆక్షరాలు కదలాలి 


నా కళ్ళను 
చిదవటావికీ 


నీ గుండెనిండా త్యాగం ఒలికి పారాలి 


విశ్వమంత విశాలంగా 

పరచుకుని ఎగురుతున్న 

నా పకల లాన్రవాన్ని 

కించి త్రయినా అంచనా కటాలంటే 
సాన్‌ a 

ఏకోళాన్నైనా 

కొంచెం స్వేచ్చాతృష్ణ వుండాలి 


నా జ్వలనాన్ని 
'శేంపార జూడాలం కే 
అనలు వేడంటూ వుండాలి నీలో 


వేత్రధనున్సు శివారెడ్డి కవిత 


పీ 


విళ్శబ్ద సముద్రాన్ని 

పంకా మధిస్తోంది 

కిటికీ కళ్ళు తెరచి 

చీకటి చూపుల్తో గదివి నింపుతోంది 

సిమెంటు ఆకాశం 

ఇనుప దూలాల మీద 

గుర్రుపెట్టి నిద్రపోతోంది. 

గుడ్డి గవ్వలుగా కుర్చీలన్నీ 

"పేబుల్స్‌ తీరాల చెల్లాచెదురుగా వడివున్నాయ్‌. 


ఒకే ఒక్ర పక్షీ 

నిర్భీతిగా ఆకాశంలో విహరిస్తోంది 
గది సముద్రాన్ని 

వంకా పర్వతాన్ని 

గవ్వల తీరాన్ని 

కిటికీ కళ్ళ దిక్కుల దూరాన్ని 
తీరిగ్గా సమీకీస్తోంది, 

ఈ bsg అలల To 

రాగల యుగాల సూర్యోదయాన్ని 
ముందుగానే 

DAR oA. 


విచ్చగాడి పాట T 


నా న్నెళ్తిమీద చంద్రుడు 

వురితాడులా వేలాడుతున్నాడు 

చావుకన్న శీతలంగా బాగా పాలిపోయి 

చుట్టూ y soda తనం 

తెల్లని విషపు కోరల్లా వెల్తురు తెరలు కదులుతూ. 
కెల్ల వెం (టుకల్లాంటి రాతి 

శీవచ్భవవై న 

ఈ చం దకాంతి (ప్రవాహంతో 

ఏం చేయాలో తోచదు 

ఇది ఒక్ష రూపాయన్నా ró 

ఏదో ఒక దేశపు ఇంక AVA గుండెముద్దయినాకాదు 
కొనీనం ఎండుగడ్డి లాంటి Tekan ra. 
సమ్ముదుడు విసిరేసిన 

వందన పనికిరాని వస్తువు Soó 
చందుడు ఆక్రలవుతున్న TİTS- 

ఈ చండ్ర పళ్ళెంలో పచ్చిగడ్డన్నా మొలవదు 
ఇంకేం చేయను 

చావుతో మరణ శాననం రాస్తున్నా 

ఈ చంద్ర ఫలకం మీద 


24-415 


ేత్తుధనున్సు శివారెడ్డి కవిత 


"రెండు కిటికీలు రెండు కళ్లలా 


'రెండు కిటికీలు రెండు కళ్ళలా 

Toto కళ్ళు రెండు కిటికీలలా 

రైలు వెంట టెలిఫోన్‌ తీగలూ 

తీగల మీద. పిట్టలూ- పిట్టనోళ్ళలో దేవులాటలూ 
రైలు వెంట సాగిపోయే మద్దెల దరువూ 
సమ్ముద్రం gosa, gase రైలైః ర్రైబునేనై 
వల్లెటూభ్లూ పంటకొల్వలూ 

రైతు కూలీలూ ma) పారలూ దమ్ములూ 

158 వస్తువూ మాటలా నిన్ను వెంటాడుతుంది 
విళ్శబ్దపునది గడియారం 

నా చర్మం కింద నన్ను చేటాడుతుంది, 

ఈ రైలు వాయిద్యం ముందు 

నేను గజ్లాచారినివుత్రా 

రెండు కాళ్ళాలేని కుంటోడు శరీరం మొ శ్రాని 
తోసుకుంటూ వచ్చి నీ ముందు కొండై చేయిచాస్తాడు 
అంతే 

వాయిద్యం పగిలిపోతుంది 

నాట్యం ఆగిపోతుంది. 


111428 


51 


సూర్యోదయం 


నెత్తిమీద 
పంకాలో ఆలోచనల రెక్కలు 
దుఃఖం 
(సీవిస్తూ గుండెలో కీటికీక్రశ్ళముందు చేతులు 
చుట్టూ 
కుర్చీలన్నీ విచార వదనాలో 
= 
యాష్‌ (పేల ముందు... 
వెలుతురు దీకట్లు 
ఊకలా లోలోకుమిలి పోతున్న దృశ్యాలు 
చచ్చినవాడి క్రడుపులా 
ఉబ్బతున్న శూన్యం తాలూకు బుతుపననాలు... 


కిటికీ కావల 

చెట్లు తోటలో చిద్విలానంలో 
ప్రాణంలో 

థై ర్యంగా సాహసంతో నమ్మికతో 
'రేపులోకి చేతులెత్తి... 


అక్క-డంతా 

[పాణాల పచ్చదనమే 

విద్యుత్‌ _సవాహం విరగబూయటమే 
కిటికీ 

చువ్వల్ని చుట్టిన 

చేతుల్లో ఆశాభాగీరధి__. 


“జేతరిధనుస్సు. శివారెడ్డి కవిత 


గబుక్కున 

A 

ఒక మూల 

చీకటి చచ్చిపడివుంది కుప్పగా 





నేత్రధనున్ను శివారెడ్డి కవిత 


సముద్రం 


ఆలల రేకులు నతతం 

విచ్చుకుంటూ ముకుళించుకుంటుం'టే 
నమ్ముదం 

నాకొక వింత మహాపున్చంలా కన్ని స్తుంది. 


అనవరతం 
అలల రెప్పలు కొట్టుకుంటుంటే 
సాగరం 
LAN 
తృణమైనా కునుకుదీయని 
వీరుని నేత్రంలా భాసిస్తుంది 
12.9.17 


or 
SOR 


« 


శివారెడ్డి. కవిత 


ఈభూమి: NG 


ఈ భూమి ఎంత బాగుంది, 

నన్ను నేను మొలేసు కుంటున్నా... 

ఈ కన్ను ఎంత బాగుంది 2 
నన్ను నేను ఆత్మార్పణ కావించుకుంటున్నా- 
నా రెండు కళ్ళను పీకి _ వాటి స్టానే 

రెండు భూగోకాల్ని నాటావ్యుతల్లీ 1 


ay% నాలోంచి 

సముద్వాాలు వీస్తున్నాయి, పొలాలు లే స్తున్నాయి 
అడవులు సహరా కాస్తున్నాయి 

ఎడారులూ, మైదానాలూ, నదులూ, Posar 
పగలూ: రేత్రులూ పూలూ వ్రలాలూ_ . 


asy% నేను గర్భిణీ స్త్రీని. 
2.8.78 


నేత్రధనుమ్సు శివారెడ్డి కవిత 


పూలచెట్టులా మేఘాన్ని కుదిపి 


పూలచెట్టులా మేఘాన్ని కుదిపి 
నాలుగు చినుకులు రాలాక 
భూమిని నుఖ్రించడం నావృ ð 
నేను పుడమికి మొగుణ్ణి! 
విజానికి ఎవడి వీర్యంతో 


ఈ భూమి పుసీతమవుతుందో 
వాడిదే ఈ భూమి. 


నేత్రధనున్ను శివారెడ్డి కవిత 


హోటల్లో మంచం మీద 


హోటల్లో మంచంమీద 

దారి తప్పిన తూసీగల్లే 

a టు చుట్టూ ఎగిరెగిరి అలిసి... 

TAS సర్‌, లో దుంగమీద 

కదలకుండా కూర్చుని చేపలు పడుతున్నట్లు... 
హోటల్లో మంచంమీధ... 


'తెర్రచిన క్రీటికీలో గుండా 

బయట [Koto లోనికి (పవపొ స్తుంది 
ఎక్కదో రైలు పోతూవుంటుంది 

పిట్ట ఎగురుతూ వుంటుంది 

నిదానంగా వర్షం రాల్తూనే వుంటుంది 

(ప్రశాంతంగా భూమి దయనీయం అవుతూనే వుంటుంది 
నది పంచ పాణాల్ని దేళంమీదికి (ప్రసరిస్తూనే వుంటుంది 
అడుగులు తడబిడటమూ, ఒకదాని వెంట 

మరోటి వరుగెట్టలుమూ 

గుంటల్లో కప్పలు వేదాలు వల్లె వేయటమూ 

చిన్నకారు కీ రుమనడమూ, కుక్కపిల్ల మూలగబమూ 
ఆకౌశాని కడ్డంగా పిట్ట మెరుపై 

ఆల్లుకోవడమూ 

రిక్షెల్లో మందు బిళ్ళల్లా రికెవాబృండటమూ 

నగరం పెట్టుకున్న సిమెంటు టోపీ DSE Bog 


ఆడామగా పిల్లాకెల్లా కుంటీగుడ్డీ కుష్టు (భ్రమా 


చేత్రధనుస్సు శివారెడ్డి కవిత- 


వందులూ కుక్కలూ ఆవులూ మేకలూ రొచ్చూరోతా. 
నడవలేని దూరాలూ, క్రడలేని bror అనంతరా తిళ్ళూ- 


ఇది ర్మాశ్రే. అయితే ఇది ఏం దాచిందిగనక 
మాట్లేసే వాడి మూడేళ్ళ కూతురు NR ఎండలో 
తిత్తి గొట్టటం దాచిందా 

“సార్‌ zor అంటూ ఐదేళ్ళవాడు 
(ప్రతినాకొడుకుని అడగటం దాచింద్రా 
బండిలాగుతున్న ag aN Kong దాచిందా 
(వ్రమాదాల్నంచి మనల్ని రక్షిస్తానికి 

అండర్‌ (గ్రౌండ్‌ సురక్షిత దోవలు నిర్మిస్తున్న 
చిక్కి Yong? న పసిపిల్ల తల్లుల్ని దాచిందా. 

ఈ రాత్రి నా కంటికి విచరపోరకొలేదు. 


ఇది రారే 

నడచేటసప్పుడు రోడ్డుని ఖూనీ చేస్తాడు 

మాట్టాడే టప్పుడు మాటని ఖూనీ చేస్తాడు 

మేల్కొన్నష్పుడు మెలకువని, విద్రహేయే టప్పుడు నిని 
పవి ంటున్నపుడు నమ్మకాన్ని ఖూనీ చేసిన వాడికి 


-కిర్లెన్నీ వాహనం వాహకం... 


వాలెంజ్రో! నువ్వుకలగన్న “మాస్‌' నాజనం కావాలి 
వీళ్ళంతా సము, _దపొడ్డున నిలబడి 
లెమ్మం'టే నమ [దమ లేస్తుంది 
వరిగిడమంచే ఆకాళమూ వి విరిగి పడుతుంది 
1.11.78 


'నేతధనున్సు శివారెడ్డి కవిత 


దినదిన గండం నూ రేళ్ళాయుస్సు 


ఫాను బతికుంటే బాగుండు 

ఫాను బతికుంటే బాగుండు 

మొగాఫిన్‌, మెగాఫిన్‌, మెగాఫిన్‌ 

DIS, మెగాఫిన్‌, amS 

ఫాను బతికుంటే బాగుండు 

పచ్చివక్క ఇంకా కళ్లు తెరచివుం'పే బాగుండు 

కన్నీటి కూజాలు అగ్ని గుండాలై తే.బాగుండు 

ఒంటిగంట 

పడమటి అస్థిపంజరం వేళ్ళలో సగం చినిగిన చందుడు 
నాలుగురోడ్డ కూడలిలో నానీడ_ఓపాట వెంటాడుతుంటే... 
కిటికీల గాబాకళ్ళ వెనక లేత ఊదారంగు గునగునలు 
ఎక్కడనుంచో గాలితల్లో చిక్కుకుని ఓపాటపువ్వు__. 
నగరం నగరం _ నీ పక్కలో వడుకోనివ్వు 

నగరం నగరం నీ గుండె హార్మోనియమ్‌ వాయించవివ్వు= 
మెగాఫిన్‌, మెగావీన్‌. 

ఫాను బితికుంపే బాగుండు... 

ఓవర్‌ Wida పారిపోతూ రైలు పారేనుకున్న 

పొగల జ్ఞాపకాల పూసలు చెల్లాచెదరై దొర్లుతున్నాయి 
ఒంటిగంట 

ఒంటి గంట 


నన్నుదాటి రెండుమూడు co 
నన్ను దాటి ఒకటాక్సీ రెండుకార్లు మూడు పిట్టలు 





నేత్శిధనుస్సు శివారెడ్డి కవిశ 


KADÉ, ఎనిమిది నము(ద్రాలు వదకొండు వర్వతాలు 
నన్ను దాటి నన్నుదాటి - రోడ్లన్నీ నన్నుదాటి 
నన్నుదాటి దారులన్నీ కాలవలై_ మాసిపోతున్న 

కలల కలక్రలల మరకలై నన్నుదాటి.. 


నన్నుదాటి ఆంకా వెళ్ళిపోతున్నారు 
నన్నుదాటి అంకా కదలిపోతుంది 
నేనో నీటి మట్టంగానే మిగిలి-_ 


sh కొట్టుముందు రెస్పలాడి స్తున్న నియోన్‌ లై ట్‌కింద 

కట్టవీడీలు అగ్గి పెళ్లై ఆరుగురు ఆనాధ్రపిల్లలు__. 

పిచ్చుకలు తారట్లాడటాలు_మాట్లాడటాలు 

నీటిమీద జారిజరిగి జరిగి జరిగి పోతున్న 

ఆదోరక్రం నగరం పురుగులు _ మాట్లాడటాలు 

బెండుల్లా పె పెనే తేలటాలు — గుండెల్లో మునగటాలులేదు 
ల్‌ అ 


నగరం! "ఒంటిగంట కప్పు టీ" తెచ్చిపెట్టు 
మెగాఫిన్‌ — మెగాఫిన్‌, = కాళ్ళు బుజానేసుకుని బజారులన్నీ 
కళ్ళ కాళ్ళని బుజానేసుకొని ఏకాకి నీటిపాట తోడుగా 


ఆగిన రికొల్లోని ఆకలి యోనులూ 

నగం చచ్చి సగందితికి న హోటళ్ళ ఉపస్థులూ 

ఆకాశమంతా శ్మశానం. తగలడుతున్న చంద్రుడు చితి- 

జేవురు రంగు రాలుతున్న నగరం. 

గుండె గుండెగలో వసుపూ సున్నం KDDS, నిదరేది నిదరేడి 


నేత9ధనుస్సు శివారెడ్డి కవిత 


రామ్‌ప్యారీ పాన్‌నోరూ క్రమ్మక్రమ్మగా పొదీనా 

హీలింగ్‌ తలనొప్పి__.మెగాఫిన్‌తో 'పేరులన్నీ 

జర్జరితాలై — చేతనాలై _ వసంతం గోరింటాకుచేతులై 

జరజరా తొలగండి, జరజరా తొలగండి 

బిండొస్తున్నాదండీ... గుండెదిండొస్తున్నాదండీ 
తప్పుకోండ్రీ 

ఇళ్ళల్లో దహన సంస్కారాలులేని శవాలు 

టోనుకాని బోనుల్లో మిగిలిన జనాలూ.- 

ఓపెన్‌ పంజరాల్లో కిచకిచల fror 

ఆరాలు కౌవాలి... వివరాలు కావాలి... నగరం, నగరం... 

మెహందీలతోబాటు, పోలీసు తానాలతోబాటు 

అనాధ వరండాలతోబాటు, BÒ రిక్షెలతోబాటు 

Sas శయనాగారాలతోబాటు...క్షక్క-_లు చింపుతున్న 
విస్తళ్ళతో బాటు 

అక్షరాలని కాలికిందేసి తొక్కుతున్న అధికౌరాల్లో బాటు 

యూకలిప్టస్‌ విప్లవాలతోబాటు 

కార్లూ బార్లూ వ్యాపార పునెస్త్రీలతోబాటు 

పూజా పునస్కారాల బొడ్డుమీద మతోద్ధరణలతోబాటు 

ఆంగాల ఆకురాలు కాలల్రోబాటు నగరం — రా - నాలోకీరా _- 


నాకలం మంచంపశ్లామీద కూర్చో 
నా కాగితం చెవులో నీరవాస్యం వూదు 


నేత్రధనుస్సు శివారెడ్డి కవిత 


ఫాను deL బాగుండు 

ఫాను దితికురొకే బాగుండు 

మెగాఫిన్‌ మెగాఫిన్‌ = రెండు చెంచాలుదాలు 
గంగిగోవుపాలు Koa నాచాలు... 


స్ఫూన్‌లో నంధ్యలు _ వాత్యల్లో సంద్యావందనాలు 
ఆకలి ఆత్మహత్యల్లో పుఠోగమనాల _ గమకాల KOVO ఆ 
కనపడని పిచ్చికుక్క రా|తికాలు కరచింది 

రక్తం కారుతున్న కాలితో రా|తికుంటుకుంటూ 
నగరం మీదుగా నడచి వెళ్ళింది... రోడ్లనీ 
స్మృతుల జాడల్నీ వాడవాడల్నీ ఇరానీ హాటళ్ళనీ 
కళ్ళతీరాల్నీ _ క్షుత్‌ తల్పాల్సీ 

వేవకు వనాంతరాలనీ - అసెంబ్లీల నుదుళ్ళనీ 
సంసార నదీ గర్భ పహరాల్నీ 

గూడేయ బడుతున్న dawoh, _ నెత్తుటిమరకరై 
చావుదిత్రుకుల్లో వున్న చంద్రుడి పక్కనే 
హార్మోనియమ్‌ జలజలా దుఃఖిస్తోంది 


ఇళ్ళముందూ._ దిజార్లోనూ మునిసిపాలిటీ కుండీల వద్దా 
అక్కడక్కడా నగరమంతా పడివున్న చీకటి చిత్తుకాయితాల్ని 
ఏరుకుంటూ _ నాతల గోనెసంచిలో వేసుకుంటూ... 


మెట్లమీంచి సడిపోతున్న పాటలు 
మంచులో మంచాల్లో డి సెక్ట్‌చేయ బడుతున్న 





నేత్ర ధనుస్సు శివారెడ్డి కవిత 


జీవితాల శ్వాసలసము(ద్రాలు - వెంటాడుతుంటే 
మళ్ళీ నాబతుకు (ప్రియురాలి కటకటాల చేతుల్లోకి 
ఇష్టంలేని మొగుడితో కాపరావి కెళ్ళి నట్టు" 
నేనూ ఎ నానీడా _ నావాడా _ 


ఫాను బతికుంటే బాగుండు - నాతోబాటు 

ఇంకో జ్రీవి నా భాళీకుర్చీలో మొలి స్తే బాగుండు 
మెగాఫిన్‌ _ మెగాఫిన్‌ 

ఫాన్‌ బతికుంటే బాగుండు. 

జొన్న కంకుల్ని నలిపి నాకూది పెట్టేది 


ఏకొంతమే అయినా _ ఏ కాంతం నిండా 
అర్ధంలేని అర్హంకాని వాయిద్యాలు _ 

e e 
ఫిడేలుని మోకాటి తలమీద బద్దలు చేశారో 
తబలా తల యాలైకోట్లముక్కలు చేశారో. 

=o 

బిద్దలయిన ఫిడేలు . ముక్కలయిన తబలా 
వెరసి ఇండియా అయిందో ఏమో 
ఎకాంతంకూడా న్నెత్తురులోడుతూనే దుఃఖిస్తూనే 


మరణ శయ్యల హంసగీతాల చందద్రాతపాలు 
నగరం పొత్తికడుపులో ఎనలేని నొప్పి. 


ఇళ్ళమీద ఆకాశం బూడిదజల్లులా రాల్తోంది. 


కున hh 


నేత్సిధనుస్సు శివారెడ్డి కవిత 


కనుబొమల పుస్తకాల్ని మూసేసి. తీపమార్చేసీ 
దుప్పటి కప్పేనుకో... తెల్లారబోతోంది 
గంగిరెద్దు వేషం వేసుకో 
శెల్లారబోతోంది. 
808.77 


కేబుగుడ్డ తడిపి నుదుటి ఏడారుల్ని తుడిచి 


నేతధనుస్ను శవారెడ్డి కవితే 


పదయాత 
; 2 


చేను గీతావికై బియబ్దేరా 

రాళ్ళు నాపాదాల కుత్తుక కో స్తున్నాయి. 

నేనొక మవిషివికాదు 

ఒక మనిషిగా ఉండటం ద్వేషి స్తా 

నాకు నేను మాట్లాడుకోవటమం'టే 

నా జనంతో మాట్లాడటమే _ 

మాట్లాడే ఈనేను జనం యొక్క-నోరు. 
నాడికొట్టుకుంటున్న ట్లు 

గీతం కొట్టుకుంటుంది _ 

ఆశ్రయం లేని ఈ కెరటాలు నాలో పొంగుతాయి 
ముకాల్లేని Wot నాలో ధ్వవిస్తాయి 

sh) నేను 

నేను అతని కళ్ళు ఆమెకళ్ళు = 

శూన్యమైన ముఖంతో బావురుమంటున్న స్వప్నాలో 
మిగిలిన కన్నీ రునేను... 

నేను అతని కళ్ళు = ఆమెకళ్ళు 

తెల్లటోయిన ముఖాల దుప్పట్లు 

పచ్చిక మై దానాలుగా వ్యాపిస్తాయి. 

నేనేవాళ్లు — 

రోడ్డుగా సాగిపోయే 

నదులుగా కదలిపోయే 

పంట Pror వరివ్యా ప్రమయే వాళ్ళే చేను = 





కలల్ని విత్తనాలుగా నాటుకున్న వాళ్ళే నేను 

నేనేవాళ్ళు 

ఈ కళ్ళమీదుగా ఎవడు నడచిపోతున్నాడో 

సముదపు నీలికళ్ళమీదుగా ఆకాళవు జాలిక్రళ్ళమీదుగా. 
తలుపు లెనడు మూ స్తున్నాడో 

శాళ్వకావనరాల ముఖాలమీద 

వాంఛలమీద ఆశలమీద 

చర్మం ఎడారుల్లో ఎండమావు లెవడు నృష్టిస్తున్నాడు 
పదునెక్కుతున్న కత్తులు ఈ అడవులు 

పగతో దహించుకు పోతున్న వైన్యాల్లా నాలో లేస్తున్నాయి 
నా జీవన వాంథా శృతువెవడు _ 


నేనాక గీతంకోసం దేవులాడుతున్నా 

నేనొక కణికెడు కంటినిప్పుకోనం వెదుకుతున్నా _ 
నా కలల్నీ, నావసంకాల్నీ, వా ' స్తవాలుగా అనువదించగల 
కంటి నివ్పుకోనం వెదుకుతున్నా _ 

నేనొక వీరుడి హృస్తంకోనం గాలి Dry 
పట్టుకో దగిన కలలు నాకోర్కెలు - నా Ara 
పదయ్యాతలు చేస్తున్నా _ 

జీవితం 

ఒక వత్తిడి, ఒకఊపు, ఒక ధార 

ఒక వందేళ్ళ ఆవసరం 

ఒక మనిషి నిరుపయోగంలో చవిపోడు _ 

అన్ని చెట్లలో (ప్రవహించే జీవరసం 


అన్ని నదుల్లో ఆంతర్భూత వ్వైన అంగారం _ 
నేవిక్కడ (ప్రతిధ్వని స్తున్నా _ 

ప్రాగు చేయబడని పొలాల కోపాగ్ని నేనిక్కడధ్వని స్తున్నా_ 
తలొంచుకొని వడుండే జ్రేబులుగాగాక 

ఒక్ర మరఫిరంగిగా రూపుదాల్చుకోనీ _ 

బీన్నొక మల్లుగా ఎదగనీ 

రక్తం తాగేవాడి రక్తాన్ని ర్వచిచూ సే suom ఎదగనీ _ 
నేను సైన్యాన్ని కంటున్నా 

నేను సైన్యాన్ని కంటున్నా. 

నేను అంటరాని amd, కరువు దెబ్బతిన్న రైతుని 
నేను రోడ్డున, దుమ్ముని, ఎరువుని = 

పాలిచ్చే ఈ దేళపు స్తనాన్ని _ 

నేనొక గొడ్డుచాకీకిని, ; చచ్చేవవిని 

misan, అనరిత వేదనని _ 

నేను పాడియావు, సంటగంజలు 

వళ్ళదుకాణాలు, సమ్ముదంతీరాలుు షిఫ్‌ యార్డ్‌లు 
రైలు మార్గాలు ఫార్యిళామిక వాడలు 
కర్మాగారాలు, Tow నగరాలు, నాగరికతలు 
నేను సంపదలు ఫ్రౌందర్యాలు, సాహిత్యాలు 

నేను ఆకలితో వెడుతున్నా 

నేను దిగంబరంగా వెడుతున్నా 


82.16 


శేతరిధనున్సు శివారెడ్డి కనిక 


రోడ్డువళ్లుగా సాగిపోతానా 


నా అంత విషాదమైంది 

నా అంత వినోదమైంది... 

రోడ్డు వళ్ళుగా సాగిపోతానా 

నా తోక నేను తొక్కుకుంటూ 

నాకన్ను నేను పొడుచుకుంటూ... 

ఒక కేక పొడిచినస్పుడూ 

ఒక చూపు నాటీనస్పుడూ 

నా రక్తం నిండా కరెంటుతీగలు... 

ఒక మడుగెదురవుతుంది 

దాని కన్నుని కోడిగుడ్డులా నామీద పగలకొడుతుంది 

ఒక వాగు నావక్కగా కొంతదూరం నడచి 

నా వెన్నుపూసలో సంలీన మౌతుంది. 

పోతూపోతూ నా కన్ను నొకదాన్ని ఆక్క_డనాటిపోతా 
తర్వాత అక్కడ నముదం తయారవుతుంది, 

ఒక మాటతో ఏవరో నెత్తిమీద కొడతారు 

హిమాచలంలా ఏదిగి గంగానదిలా దేళంమీద పడిపోతా 

మూసిన కొట్టూ, తెరచిన వాకిలీ, ఆరమూసిన కిటిక్రీ 

తలకిందులైన కూరగాయలదిండీ, చచ్చివడ్డ కాక్రిపిల్లా 

దిక్కులేని పిల్లి పిల్లా, ముళ్ళపొదమీద గాలికి కొట్టుకునే 


చీరముక్కౌ 
ఈతచెట్టు మొదట్లో పగిలిన లాంతరు గ్లాసూ 
పారేసిన పాతచేట్రా, తెగిపోయిన ఎద్దు పప్టెడా 


నేత్రిధనుస్సు శివారెడ్డి కవిత 


చెట్టు నుంచి ఒక్కొక్కటే రాలిపడుతున్న పూతాపిందే 
హోటల్‌ వాన్యప్రస్థమూ 

ఇరానీ విజ్ఞాన సర్వన్వమూ_ 

నాయీ సంచిని బుజానేసుకుని 

పోస్టుమాన్‌' ని అయి 

నా అంత విషాదమూ... 

నా అంత వినోదమూ... 

గ్లానులో ఆకులూ పూలూ, bed got సిగరెట్‌ పీకలూ 
యాక్వేరియమ్‌ మీనఖై దీలు 

గర్భగుడిలో బిద్దలౌతున్న పొ్తికడుపులూ 
"పెరుగుదోటకూరా. పేడకళ్ళాపీ, సచివాలయమూ 
నాగలి కరుమీద రైతు ఆత్మహత్యా 

శాంతిదూత దొడ్లో సుఖ్యపసవమూ 

ఫినాయిల్‌ ఎనిమాలతో గదులూ. 

మెట్లు నాకు బిరువు 

కన్నీటిబొట్టు నాగర్భ శీకువు... 

కాయికాల మీద కవురుకంపు కవిత్వాలు 

జన్మనక్ష తాల కోనేటితానాల శాస్త్రజ్ఞులు 

నాకు బిరువు, 

కాళ్ళులేని చేతుల్లేని చెప్పుల్లో, శిరసులేవి బరువులో 
భారీజేబు జీవితం నా పరువు, 

అక్కడి కక్కడే తిరిగే చిన్నపిల్ల ప్లాస్టిక్‌ Der 
కాలి మడతల్లో పెరిగి వృజ్షిలౌతున్న ఏనుగుదురదలూ 


6? 


PI S 


| i నేత్పధనుస్సు శివారెడ్డి కవిత 


బొడ్డువి భ్రూమిగా (భమించే చూపుల షట్పదాలూ 

అందాల bio ఆపార mbasa 

నయా పైసా దానధర్మాల మహాగర్వాలు 

"పెదవుల పాలగచ్చు నియాన్‌ లై ట్ల నృత్యపాటవాలు 

నా పెదవిని నేను కొరుక్కోనటాలు__ 

వింతకాదూ 
| వీధిని నేను ఖైబీనినేను 
రొదను వీనుగా కలిగిన ఎదను_ 
జలధరం భ్రూధరం ఖేచరం నారాచం నారెక్కలకింద 
కప్పులేని గుడిసెలోని ముసలిడాని కుంవట్లోవి కన్ను 

నా కూత, 

| కర్మాగారాల కార్మికవాడల కార్మొయిళ్ళనీ 

వెక్కిళ్ళ మధ్య Dona వీధిలాంతరు అంతరంగాల్ని 

బందీ ఆయిన అడవిపాటల్నీ 
| పళ్ళెటూళ్ళో పళువుల్నీ, పకువుల్ని కడుగుతున్న చేతుల్నీ 
4 రైతుకూలీ కళ్ళ ముంజూరుల వర్షంధారల్నీ 

రా తుళ్ళనీ, రాతుళ్ళనే గుక్కపటి ఏడు స్తున్న 

ఆనాధ్ర బాలబాలికల mh) మోస్తున్నా_ 

నా పక్కన నుంచొని నా మీద వనంతాన్ని కురుస్తున్న 

విద్యుత్‌ వీపాన్నీ 

నా నాడుల్లో పెనవేసిన చెట్ల వేళ్ళ సంగీతాన్ని 

అన్నింటినీ మోస్తున్నా.... 

ఎక్కడో ఏ విద్యార్థి కంటిలోనో 

ఎ పలుగు వంటిలోనో పుట్టి పెరుగుతున్న 

సూర్యుడి కోనం విరీ శ్షీస్తున్నా 

13.8.78 


+ రా లారా ai మతం ఆ — EN Ta gag aga, Ta 


నేత్పిధనుస్ను శివారెడ్డి కవిత 


స్మృతి దవనం 


న్మృతి దవనం, 

ఆలోచనల కొండలోయల్లో 

ఏటిగట్టున పచ్చిగడ్డి మొవ్వుల్లో ర్యాతి ఛాయలు 
“డాన్‌క్విగ్లోడ్‌ 'లా ఫాన్స్‌ మీదికి 

దండయ్యాత చేసిన పిచ్చుకచావు నాచేతిలో_ 
స్మృతి వెన్నంటే నీడ 

న్మృతికూడా ఒకరకం స్పృహే. 

నుదుటి నాగేటి చాళ్ళలో 

కంట్రి సంకీర్ణాటవిలో 

సినిమాహాలు పక్క స్తంభంకిందో 

మేడమెట్లు మీదనో కుండీసక్కనో = ఎక్కడో 
ఒకచోట ఆకలిచలితో Sro మిగిలిన 
కుక్కంపిల్ల 

లోన్నించి-బావిలోని నీళ్ళలా వై పైకి చూ స్తుంది, 
ఎన్నిగాయా లెన్నిముద లెన్ని ఆ కోశాలు 
ఎన్ని పతనాలు ఎన్ని పాకులాబ్రలు_ 
అన్నింటినీ ఏకి దారమైమిగిలి_ 

మథ్రంలో మిగిలిన కొనూపిరి దీపం 

టింగ్‌ టింగ్‌ తంబూరా తీగె 

రాతిళ్ళు ఒడ్ల మధ్య ఉదయం నది (ప్రవహిస్తుంది 
ఎండాకాలం నదుల్లో అక్కడక్కడ మిగిలిన 


71 


AN 


నేత్రధనుస్సు శివారెడ్డి కవిత 


నీటి పాయల్లోని మెలకువల చేపలు 
ఇంకా పిచ్చుక నా అరచేతిలో 
తెరచిన కళ్ళలో మలిసంధ్యల నిశ్చలన చిత్రాలు 
ముల్లుని పొదగటం 
పూవుని కనటం 
భిన్న పడార్థాల భిన్న సంగీతాలు భిన్నరాగాల 
కూడలి కడలి = ఈతలమూట _ 
నా తల్లో పాదాలు మొలుస్తాయి 
పాదాల్లోంచి తోటబు లేస్తాయి 
తోటల్లోంచి సముద్రాలు వీస్తాయి 
సముద్రం అలల్ని పుస్తకాల భూముల్లో ToPo. 
పంటలన్నీ కంకులకు ఐదులు తలకాయల్ని సండుకాయి_ 
saga నాకు ఖిలమేది 
భూమైన నాకు చావేది 
పచ్చుక ఇంకా నా అరచేతి కళ్ళలో 
దారులుగా Tosan 
దారులు డొంకలు చిగిర్చిన పల్లేలుగా 














జల So : PE S 
ona మనను త్రోవ లి పోకల్ని శాకుకాయి 
a apsisa నిశ్ళ బ్దమే మిగుల్తుంది. 
* =. * + 
|. దూరాన దీపమొక్కటి పిల్లల తల్లిలా భాసిస్తుంది, 
.నా లోవలి బావి నేనే శవ్వుకుంటా 
ఏ చట్టు SAH, జలదర్శనమౌతుందో చెప్పలేను 
CERN జారపోయేటంత నునుపును భరించలేను 
గ్లానులో హృదయం చూస్పలా జ్వలిస్తుంది, చలిస్తుంది. ~ 
ఏరులాంటి చేమొచ్చి 'బల్లతుడిచి పోతుంది 
అద్దాలలోంచి జారిన ఎండ e 
నా చొక్కామీద, తలమీద ముఖంమీదా, కళ్ళమీదా శి 
Yoo పట్టుకున్న చేతి sairis నర్తిస్తోంది. ౩ 
నిగూఢవాంఛ లాంటి గాలి 
లోలోనే “పాట పాటోని పాడుతోంది, పాడుతుంది. 
ఒక్‌ పచ్చని వాశానరణంలో' మునిగిపోతూ. 
ఒక్‌ పసిపాప పాదాల చిరుగజ్జెల మోతలు 
ఈ శల! ఆ క మూలో ఏ మూలో పారాదుకుస్నాయిా 





fame C ఇ 
A BEIR, 


RIRS) 





COSR SARE ఇకువతాకు 
SWS) IKEJ ఒతకువాడు 
జోజెందుకు/ 


కంకి gw 
ni 

| Ik Tek Swing kaba 

WG బేద' పల్కకింవ్రడా్‌ eni FY TEEKIN 
L Aek నళ్ళ ENN అక్క 





